కవితా శారద 


కె.టి.యల్‌. నరసింహాచార్యులు 





ఆ 


తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


కవితా శారద 


(కావ్య ఖండికలు) 


రచయిత 
కె.టియల్‌. నర సింహాచార్యులు 





(పఏపచురణ 


కార్యనిర్వహణాధికారి 
తిరువుల తిరుపతి దీవస్థానవులు, తిరుపతి 


2007 


కయి 114 ఏ4 04 
ల్స్‌” 
కట. 1... 229500 0200121002110 


"10. 01181063 0011046015 5ల165 స0: 694 
అ 411 112015 65లా/66 
"౧1.00. 0056 ప5641100 : 2007 


(౦౧1ఆ౩:. 1000 


ఆరి/గల2ండో ర? 

ఉక 2202022 ఏ2000012, కీ.గంన్‌., 
న 

యిుజడ 11000286 ఏంండంటుడుుముంం. 
1000401517 507. 


11006 

గె1/3 ఏ౧15 1010660 (1) 116. 
19-3-200.ల౫.గగడ642 36661౬, 
1 ంిషర- 517501. 


శారగ106ే 21 
ర న 
ాంంిట.-51! 7507 


వుఎందువూట 


తిరుమల తిరుపతి దేవస్థానములు చేస్తున్న ధార్మిక 
(పచారంలో భాగంగా అందిస్తున్న వుంరో అక్షర సువుం 
“కవితాశారద*. ఇందులో ఇరవైఏడు కవితా ఖండికలు 
పాొందుపరచబడినాయి. అందుకే (నక్షత్రమాలిక) అని కూడా 
దీనిని పేర్కొనడం ఎంతైనా సబబు. 

భారతీయ తాత్విక చరిత్ర ఘట్టాలను, వైదిక ధార్మిక 
ఘట్టాలను, చక్కని కవితా ఖండికలుగా రచించి తెలుగువారికి 
అందించినశ్రీకే .టి.యల్‌. నరసింహాచార్యుల వారికి ధన్యవాదాలు. 
అందులో మోక్షవలూల బుషి అశుతర్పణ, ఆత్మవివుర్శ, 
సూరనార్య కవి-వంటి గేయ ఖండికలు నిజంగా కలకండ పలుకులే 
అని చెప్పవలసింది. ఈ పొత్తం చిన్నది అయినా శబ్బార్ధంలో బహు 
గొప్పది. దేవస్థానం అందిస్తున్న ఈ ధార్మిక [పచురణను 
పాఠకులు యథాకవంంగా అందుకొని ఆనందించగలరని 
ఆశిస్తున్నాం. 


కార్యనిర్వహణాధికారి 
తిరువుల తిరుపతి దేవస్థానములు 


సింహపీ6 
(రవుణీయార్థ[పతిపాదక శ్శబ్ద। కావ్యవ్‌ం,) 


అని పండితరాయల సిద్దాంతము. నైసర్గిక శక్తి, బహుకావ్య శాస్త్ర 
ద్యవేక్షణమువలన గలిగిన నైపుణ్యము, అభ్యాసము ననువాని తివేణి 
సంగమమున గవితాతీర్థ రాజము వెలయును. 

కావ్యఘటనానుకూల శబ్బార్జోపస్థితి రూప మగు (ప్రతిభ యిందు 
ముఖ్యమయినది. ఇది కొందరిలో నొక్కొక్క వపయసునందు బహిర్గత 
మగుచుండును. నివురు గప్పిన నిప్పువలెనున్న యీ ప్రజ్ఞ యొకొకప్పుడు 
దేవతాను[గ్రహాదులవే బ్రతిబంధకాదులు తొలంగి యుద్గత మగుచుండును. 
వ్యాసవాల్మీకాదులు ప్రొఢనిర్భరవయః పరిపాకదశను చేరుకొన్న తర్వాతనే 
భవ్యకవితా భగీరభులయి యుండుట విజ్ఞాలకు విదితచరము గదా! 

శ్రీమాన్‌ కె.టి.ఎల్‌. నరసింహాచార్యులు గారు చిరకాలము శారదా 
మాతృసేవలో దమజీవితము పండించుకొనినారు. తమరచనల (పమరణ 
నాపి యితరుల కృతలకే నీరాజనము లొసగి వానికి సూర్యలోక భాగ్యము 
గల్గించిన సుకృతి యీ సాహితీ సుగతుడు. 

ఈయన విద్యాతపస్వి ; కాదుకాదు-  “విద్యావిశారదుడు” 
మధురస నిష్యందములు, సలక్షణగద్యకృతులు అయిన 'లోకమాత' 
“అమరజ్యోతి' మొదలగు రచనలు చదివిన తర్వాత వీరియెడ నీ బిరుద 
మన్వర్థమని నాకు దృఢ(ప్రత్యయము జనించినది. వీరి 'పకుళభూషణ 
నాయకి” పప్రొఢగద్యకావ్య మని విజ్ఞుల (ప్రశంస లందుకొన్న యుద్గంథము! 

బహుశ్రుతులగు వీరిని 'ఉపనిషదుద్యానకోకిల' యనుటతోపాటు 
"సాహిత్యో ద్యానకోకిల' యనియు ననవచ్సును. శ్రీ గోదా గ్రంథమాల ద్వారా 
వీరొనర్చిన సారస్వతారాధన యభిజ్ఞులమెప్పును దోచుకొనుట దీనికి 


న. 


తార్కాణము. “ద్వాదశసూరిచరిత్ర” మను గద్యకృతి వీరి యశన్చం దికను 
చిరస్టాయి గావించి దానిని దెలుగునేల నాలుగుచెఆగుల జల్లగా బసరింప 
జేయ జాలినట్టిది. 

ఛాలకాలముగా పద్యవిద్యలో సైతము వైశారద్యము గడించిన 
శీమదాచార్యులవారు “ప్రాయ మింతకు మిగుల. గైవ్రాలకుండ” తమ 
జీవితపు టుత్తరార్థమున దాళవాపంటగా “కవితాశారద' యను నీ 
లఘపద్యకృతిని సంతరించినారు. ఇది షోడశాధిక శీరికలతో శర[దదాకవలె 
నొప్పారియున్నది. 

ఇక కలకండవంటి యీ కవితాఖండముల నాస్వాదింతము. 
వేదవిదు. డయిన మాక్సుముల్లరుతో నాత్మవిదు( డయిన వివేకానందుని 
సమావేశము “మోక్షమూలబుషి యను ఖండికయందు వర్ణితము. 
“అశ్రుతర్ప్చణ” మనునది సుప్రసిద్ద దేశభక్తుడు ఆంధ్రమాత ముద్దుబిడ్డడు 
ఆగు శ్రీ కాకాని వేంకటరత్నముగారి కోసంగిన పద్యతర్చణము. 

“స్వార్ధ రాక్షసు వెదకంగ సాయపడుము, 

వాని జంపంగ నీనాండు పూనుకొంటి, 

- స్వాగతమ్ము దీపావళి! సాగి రమ్ము” 

అని పలుకుటలో “స్వాగతమ్ము దీపావళి" యను ఖండిక 
యందొక నవత సాగివచ్చినది. “క ళాపూర్జోదయము” నపూర్వముగా 
వెలయించిన పింగళసూరన మహాకవి మేధాశక్తికి "'సూరనార్యమహాకవి” 
యను ఖండికయందు వందన మర్ప్చింపబడినది. సుఖదుఃఖములకు 
బొంగక క్రుంగక “స శా న్తి మాప్నోతి న కాముకామీ” అనునట్లుండు వాడే 
“పరమయోగి” యని యొకచో వివరించిరి. “ఆత్మ విమర్శ” యుత్తమ 
కవితాఖండము. 'ద్వాదశసూరివరివ్ర' పంటి (ప్రశ స్తగంథమును రచించియు 
“సేసు నిమిత్తమాటత్రుడను నిచ్చలు”...... అని భగవంతునికి విన్నవించుకొన్న 
నిర్లిప్తుడీ కవి. 


స] 


సదధ్యాపకులయిన శ్రీ మదాచార్య సుధీమణి సమకూర్చి తెలుగు 
బిడ్డలకై యుడుగరగా నొనంగిన సూ క్తిసుధ “తెలుగుబిడ్డ.” ఇందు 
ఇరుపదియేడు పద్యరత్నములున్నవి. కావున దీనిని 'సక్షతమూలిక' యను 
కావ్యభేదముగా బరిగణంపవచ్చును. “ఆచార్యః పూర్వరూపమ్‌, అస్తేవా 
స్యుత్తరరూపమ్‌, విద్యా సన్దిః, (పప్రవవనగ్‌ం నంధాసమ్‌” అను నుపనిషద్వాణిని 
(ధువతారగా దృష్టి నిడికొని యీ సువర్ణవాహిని తెలుగు తీరుతీయము 
లొలుకబోయుచు ముందుకు సాగినది. శతకశాఖకు ముఖ్య లక్షణమగు 
వుకుటవఎ “తెలుగుబిడ్డ "ను చతుర్ధపాదాది నీకవి నిబద్దించుంట 
గమనార్దము! “నిరంకుశాః కవయః"' గదా! 

“విద్యవలన పదవివేకము గల్గును.” “తెలుగు భాష మిగుల 
తీయనిదౌ భాష” “తెలుగు బిడ్మ పలుకు పలుకు గనుము”' మున్నగు 
చక్కని మీగడతరక లిందెన్నో కలవు. ఈ శీర్టికయే అక్షరలక్షలు చేయునన 
నిందలి సూక్తి రత్నముల మాట వేరుగ వ్రాయనేల! 

“శ్రీనరసింహస్తుతి'' యను ఖండిక యొక విధముగా కవియొక్క 
యాత్మనివేదన మననగును. 

“అనాయత (పాణ మసంయతొక్ష 

మ (బహ్మచర్వానశనాద శోదమ్‌/ 

చిత్తం మహేశే నిల్ఫితం విదాతుం 

స్నీధు కవీనాం కవితైవ యోగా” 

అని నీలకంఠ దీక్షితులనినట్లు సౌజన్యమూర్తి యయిన యీ కవి 
కవితాయోగముతో శ్రీమన్నారాయణస్వామి కటాక్షమును పొందగలిగినాడు. 
"శ్రీ నరసింహస్తుతి' యం దిది వెల్లడి యగును. 

“వవీవోకలలంద గాంచబిటీని గాలీ చాడు కావ్చేందిరా 

సేవం జోయగలాడ నంచు మదలోజీంతీం పల్తేరైతి' త్వ 

ద్భావాధీనకటాళ్లమిటోదని నేభాబింతు సారస్వత 

ీవాత్సల్వము దొందనాడ నిను నేవించి నారాయంణా! 


17111 


అను రపయితపక్కణ దీనికి తార్కాణ. “నీవు దయాసముద్రుడవు 
నిన్సనుగొంటి నఘంబుదూలె.....” మొదలగు పద్యములు వీరి కవితా నైలి 
కుదాహరణములు. 

కావ్యారంభమున శారదాదేవికి ఉపద యొసగబడినది. ఈ 
కృతిని “కవితా శారదా” యని గోదాపదారాధకుడయిన యీకవి పేర్కొనుట 
యెంతయు సముచితము. “గోదా” పదమునందు వాక్కుల నిచ్చునది 
అనియు నర్థము గలదు. కృతికర్త మాతృదేవి పేరు ఆండాళమ్మ - అనగా 
గోదాదేవియే. కావున నీకవియెడదలో తమ మాతృమూర్తికి - గోదాదేవికి 
- శారదదేవికి - ఈ దేవీ [త్రయమునకు అభేదాధ్యవసాయము సిద్ధించినది. 

“అలతి యలతి వలుకు లందముగా గూర్చు 

దేట తెలుగులోన దీనెవాలు 

వారు దవ్వభివ్వ వావ్సుమమాల నీ 

వాడు దాల్చి రట్టో సారల్టుతిని '. 

“వాక్సుమమాల సేవారు దాల్పరు,” అని నపుడు శ్రీరంగనాథునకు 
మాల్య మిచ్చు నప్పిన్నది - గోదాదేవియే యీ కవి సరసహృదయమున 
సొగసుగ కదలాడినది. ఇంతేగాదు - దీనితోబాటు - ఈ కవిత యొకటి 
మాత్రమే సారకృతికాదు - తాను కూడ సారకృతినే యని - శ్లేషభంగిలో 
నిపుణముగా చెప్పకయే తమ్ముగూర్చి తాము చెప్పుకొనిన వారై నారు వీరు. 

ఈ ఖండికలో సుకవితాలక్షణములు మృదువుగా జొప్పించి 
వదలినారనుట తెల్లవేం గదా: తవంకవితయునిట్టిదే యని వీరు 
భంగ్యంతరముగా సూచించిరన్న వి(పతిపత్తి యుండదు. 

రాశిలో చిన్నదయ్యును అన ల్పశిల్పరపుణీ యవెైన యీ 
'కవితాశారద' వాసిలో దొడ్డదే! ధ్వనిప్రధాన మయిన యీ కావ్యఖండికలో 
వెదకినచో వ్యంగ్యార్హములకు గొదువయుండబోదు. సహృదయులు 
నిపుణముగా పరిశీలించిన కొలదియు నన్నర్దసూక్తిరత్నదీధితు లిందు 
సమృద్ధిగా గోచరించును. 


| గ 
భగవదనంఎ(గహవయఎుచే శ్రీవూన్‌ నరసింహాచార్యులవారు 
సంపూర్జ్ణాయురారోగ్య భాగ్యవయులనంది యితోధిక |గంథరచనా 
(పకాశనములచే తవు సారస్వత సేవైకదిక్షను నిరంతరాయముగా 
కొనసాగించి తెలుగుతల్లి కలలను పండించి తరింతురు గాక! 


పరాశరం గోపాలకృష్ణమూర్తి 


కవితా శారద 


థ్యాన వం 
లావణ్యసీమయై తా 
నేవాజ్మాలికలతోడ నీరజున్నేతున్‌ 
వేవిధముల నలరించెనా 
యా వాగీశ్వరినిం దలంతు నతిభక్తి సదా' 


అతిమ్బుదువైన సత్కువిత 

లల్లంగ నేర్పిన కీరవాణి, 
సంతతశుభశీలయ్వ 

జననుతుం బగు విద్యల సార మిచ్చి 
విస్పృతహృదయావబోధథ 

గుణవృద్దుల. (బోచెడి శారదాంబ, 
యానతిజనకల్పవల్లి యగు 

నాజననీముణీి. (బస్తుతించెదన్‌. 


ఈ సురూపంబు భావన మెపుడు సేతు 
నితుర మేనాల్లనమ్ము, నిసుతుని నమ్ము 
కాని యీబుద్రై స్టైరముగా వీని కిచ్చి 
యొట్లు రక్షణ సేతువో యేమొ నివు! 


ఏనుకోరిన దీయకు మీవు - అసలు 

కోర్కెనే చవంపివేయుము - కూర్మిమీర 
నాకు హితమైన దెచ్చుచు సాకుముమ్మ 

తల్లి నడపింపుమా నన్ను6 దనయు6డం గద! 


కవితా శారద 
ఉపద 
చేతం బొత్తము పట్టించి, చిద్విలాస 
దీధితుల నెంతో తీ8ిచి దిద్ది ప్రీతి 
నన్ను6 బలికించుచున్న యా నలువరాణి 
సరససంగీతసాహితీ చారుమూర్తి 
కంకితము సేయువా€6డ, నాయాదికవిత ! 


వచనంబందు గడించితిన్‌ ఘనత నే 
బద్యంబులం గూర్చుంా 
సుచరితుల్‌ మహనీయమి(థతు లిదియున్‌ 
శోభావహం బంచు నన్‌ 
వచియింపం గని గాంగన్నిర్దరసదృ 
గూ గ్తాటితో నిట్లిదో 
రచియింతున్‌ గృతి-వాణి ! గైకొనగదే 
రాజద్గుణాంభోనిధీ! 


అభివాదయేం! 
శీ మద్గురువరకరుణా 
కామిత మిదె యంద6గంటిం గవితను గంటిన్‌, 
నే మనమున భావించెద 
శీమన్నారాయణుని భజించెద భక్తిన్‌. 


శీ జగన్నాథ దేశికుండు మజ్జనకుండు 
ఆతండె _బహ్మవిద్యా[పదాత 

సద్వినుత చరిత సాధ్వి యాండాళమ్మ 
నను€ గని పెంచి పెద్దనుగ6 జేసె, 


త్యాగియౌ వేంకట తాత సుధీమణి 
వ్యాకరణము నేర్పె బావగారు, 
హారీతగో తుండ యాజుషశాఖలో 
వరలితి (బాహ్మికి6 బరమహితు(6డ; 


వాణి నాంవాణిగా నిట్లు (పకట మగుమ 
బాణి గైకొని లిఖియించె భవ్యశైలి 
విష్ణు భక్తుల చరితంబు విశసదమతిని 
నారసింహుండ విద్యావిశారదుండ. 


అ, ఇ, ఉ, ణఖ్లుతో నక్షరాభ్యాసమును జేసి 
యమరంబు నేర్పి నాయను6ంగుందండి 
బమ్మెరపోతన భాగవతమ్మును 
బఠియించినా6డను బాల్యమందె 
పాణినీయంబుతోపాటుగా నేర్పి రా 
బాషలో మర్మముల్‌ బావగారె 
[గంథబంధనరూపకళ సేర్చినాండను 
కరతలాములకంబు కావ్యరచన 


సంతతాధ్యాపనంబు నా సహజువృత్తి 
తమిళవంగోత్కళాదులు నమరియుండు 
సరవి సాహిత్యరత్న భాషాాపవీణ 
పట్టముల. గొంటి సుకవుల ప్రాపుగంటి. 


విద్యావిశుత ముపనిష 
దుద్యానపు6 గోకిల మ్మిదో మధురముగా6 


కవితా శారద 


బద్యము లాలిపించును 
సద్యఃపరనిర్వృతి( గన సరసులు వినుండీ! 


పద్యంబును గద్యంబును 

హృద్యంబుగం జెప్పగల యహీన్యపతిభా 
విద్యావినోది నగుదును 

సద్యఃస్ఫురణను వెలుంగు సత్కవిసఖుడన్‌. 


పద్యరవనలో నాయన 

వద్యంబగు నైపుణ్యమును వాగ్గుంఫనమున్‌ 
హృద్యంబగు ప్రాక్తనకవి 

పద్యానుసరణము గను6డు భావుకులారా! 


ఏవేవో కలలంద గాంచితిని గానీ చారుకాప్యేందిరా 

సేవం జేయ6గలా6డ నంచు మదిలో! జింతింపలేనైతి., ద్వ 
ద్భావాధీనకటాక్ష మిట్టిదిగనే భావింతు సారస్వత 
్రీవాత్సల్యము జెందినాండ నిను సంసేవించి నారాయణా! 


భక్తి (ఏణంతి 


మం(త్రమంత్రార్థముల్‌ మమతతో. బఠియించు, 
భగవద్విషయవీథి( బర్యిటించు, 
శ్రీహరికైంకర్య చింతనాశీలయై 
సమయంబు గడపుచు సాగుచుండు, 


రొ 


మాపితల్‌ నిర్మింప మహిమ బెంపెసలారు 
దేవాలయంబును తీర్చిదిద్దు, 

రాజ్యలక్ష్మీ యుక్తిరహిమించి శ్రీమించు 
నారాయణుని గొల్చు ననవరతము , 


నాకు సోదరియై నన్ను సాకుముండు 
నట్టి లక్ష్మీ నరసమాంబ యధికభక్తి 
భాగవత ముఖోల్లాసమే బబతుకుగాగ 
జీవితము సాగనిచ్చును చింతవీడి. 


భగవత్పరివర్యాపర 

యగణిత సద్గుణవిభూషిత్రాత్మను లక్ష్మిన్‌ 
భగవతిగా సేవించెడు 

భగినిని సేవించి భక్తి. బణుతింతు సదా! 


కవితా శారదా 
శారదనీరదరుచి యై 
పారదసమపజ్జ నిచ్చి పరిషత్తులలో( 
గేరి గెలిపించు కవితా 
శారదనే. గౌలువ6 జిత్తశాంతికి. గొదువే! 


అలతి యలంతి పలుకు లందముగా6 గూర్ప6 
దేట తెలు6గులోన. దేనె జాలు 

వారు దివ్యభవ్య వాక్సుముమాల నే 

వారు దాల్చరట్టి సారకృతిని! 


కవితా శారద 
తెలు6గున6 గవితను జెప్పంగ 
నలవియె కడునేర్పు నోర్పు నలవడకున్నన్‌, 


ఇల6(బాసయతిగణంబుల 
నలవోకగ బంభులాడునతండె వలంతియాౌ. 


వనితయు6 గవితయు ధనమును 
దనయంతన వచ్చినపుడె ధన్యుండు పురుషుం 
డనంజను నటుగాకుండిన 

మనుజుూండు దుఃఖార్తుం డగును మదిలో6 దలపన్‌. 


మనసున కింపున గొల్పును 

నెనరుంచి రచింప సురుచి నీతియు గూర్చున్‌ 
విన విందగు, సత్కవితా 

ధనమును బోలిన మరాండు ధన మేది భువిన్‌ ? 


పలుకు పలుకున6€ గలకండపలుకు లొలుక 


మాటిమాటికి సామెతల్‌ మీటి పాడి 
గద్య పద్యము లల్లుచు గరిమ లలిత 


మధుర భాపముల్‌ వెలయించి మంజుశైలిం 
గవిత సెప్పంగలా6డె సూ కవివరుండు! 


శీ నరసింహ స్తుతి 


నీదు సుధామయోక్తులను నేందమితోడ6 బఠింపగానె స 
మ్మోదము నంది నా హృదయమున్‌ గవితాలయమయ్యె-ధీరతో 
త్పాదకమైె భవత్కవిత దాశరథీ", పురిగొల్పు ముండ నే 
తాదృశరీతి నాదు కవితాలతకుం దొలిమొగ్గ పూవెడున్‌. 


తాను ధరించినట్టి సుమదామములన్‌ హరికిచ్చి (పేమ నా 
దానవసూదనుం గొలిచి దత్సతియై తగువిష్ణు చిత్తజన్‌ 

మానుగ సంస్మరించెదము మా హృదయాబ్దమునం దనర్చుమున్‌ 
ఈ నవకావ్యదామమున కింపగు వాక్కుసుమంబు లీయగన్‌. 


జననం బందినదాది నేటివరకున్‌ సల్పంగ లేనైతి నో 
వనజాతేక్షణ! భక్తి నీపయిన నవ్యంబైన నావాక్చ్రృసూ 
ననికాయంబుల. గూర్చి నీకిడెద నానందంబు నేనంద(గా! 
ననుమానింపక వీని6 గైకొని ముదం బందంగదే శ్రీహరీ! 


అరిషడ్వర్గము. బారదోలి మదియం దాస్ట్రన్‌ వెసన్‌ [దోచి యో 
పరమేశా, నను [బోవుమూ కరుణతో. బారంబునన్‌ జేర్పుమూ; 
భరమున్‌ నీపయి నిల్పినాండ నింక త్వత్పాదపభం జూపీనా 
కఠ మింపార(గ బట్టి నన్‌ నడపుమా కంజాక్ష, నారాయణా 


ధనధాన్యంబుల నంది నీకరుణచే ధన్యాత్ముడైనాండ నో 
వనజాక్షా! సుత సంపద న్మిగుల6గా వర్టిల్లంగా6 జేసి నా 
మనమున్‌ నీ దెస నిఫ్లు టతిప్పుకొనగా మచ్చేదియో చల్లితే 
మనిదంపూర్వముకై త నిప్పు డిటు లీవందంబుగా నిచ్చుటల్‌. 


లి జే 
' ఏపిద్ద కవి (శ్రీదాశరథి కృ ప్రమౌచార్యులు 


8 కవితా శారద 


అనుభవ మంది తీ యిహమునం దమితంబగు సౌఖ్యసంపదన్‌ 
అనుదినబాధలం బడితి నై నను బుద్దియె నాకులేదయో 


వనరు హనాభ, నాదుభవపాశములన్‌ విడందీసి నీపయిన్‌ 
అను పపుభక్తి నాకిడుచు నాశ్రితు. [బోవుము నన్ను శ్రీపతీ. 


అపశబ్దంబుల6 గూడియున్‌ హరివరిత్రాలాపముల్‌ సర్వపా 
పపరిధ్వంసముచేయు నంచు విబుధుల్‌ పల్కంగనే విందు-నీ 
యపశబ్దంబులు లేక నిన్‌ బొగడ సాధ్యంబౌనె నాకైన నీ 

కృప 6(గాంక్షించి యిటుల్‌ గడంగితిని స్వామి సైపు నారాయణా. 


నరసింహస్తుతి సేయు కావ్యము సువర్థశ్లాఘ్యపద్యంబులన్‌ 
సరసంబౌ కలకూజితంబు గల హంసడేణులం గల్గి యా 
యరుదౌ మానసశోభ నింపెసంగు నాయబ్బాక్షు సంకీర్తనం 
బెరగా నొప్పని కావ్య మీయిలను దానేరీతి శ్లాఘ్యం బగున్‌? 


వునరుక్తుల్‌ కడు6 గల్గె. దీనను గనన్‌ భోగ్యంబుగా దందుచే 
త ననంబోకుమ శ్రీపతీ! మురహరా, త్వత్సన్నిధిం జేర నీ 
పునరుక్తుల్‌ గడు గార్యసాధకములై పాల్పొందునం చీవిధిన్‌ 
దనరం జేసితి. (బేమతోడ6 గొను మిద్దానిన్‌ గృపావారిధీ! 


రతనముగూడ సానపయి రాపిడి పెట్టిననే వెలుంగు నీ 
యతుల పదాబ్దభక్తిని హృదబ్దమునందు స్టిరంబుగా నిడన్‌ 
మతిగుణహీనుండైన నను మందుని బాధల పాలు జేసినా 
నతులను బొంది [పోవుమ ఘనాఘన నీలశరీర, శ్రీవరా! 


పట్టిన పట్టు వీడకయె పంతముతోడుతంగొన్ని విద్యలన్‌ 
పట్టము గట్టి తీవె నను6 బాఅంగ జూడంగనద్ది గొప్పయా? 
పట్టగ నీ పదాబ్దముల వచ్చితి నిప్పుడు దానవారి, యి 
ప్పట్టున గట్టి పట్టుదల పై నను సాగగనిమ్ము శ్రీపతీ! 


పట్టినదెల్ల బంగరుగ వమ్చుచుచుండెను కొన్ని వేళలన్‌ 
వెట్టను బట్ట నీ దుపద సేవను నే నిపు డెంచుముంటి నా 
పట్టుము నిప్పు డీవు దయ పాయక సాగంగ నిచ్చి నాపయిన్‌ 
గట్టిగం బెట్టు నీకృపను ఖండితదానవనాథ శ్రీహరీ! 


అతుకులబొంత దేహ మిది, యారయ దోషపు(౧బుంత యెంతగా, 
వెతకిన రంధజాలములె వింత యొకింతయు లేదు; కాన నీ 
వితరము సుంతయుం౦ గనకు మేర్ప్చడ6గా విను-వంత వాయ నీ 
వతి దృఢ మైన చింత మనసా, హరిపాదము లా[శయిం పుమూ! 


జనని షుభాశిషంబు లిడె స్వామిపయి న్నుతి [వాయు మంచు(గా 
ననె యిది య్యపయత్నముగ నామది నీ వెటు దోచితో యటే 
నిను నుతి6 జేయు వ్రాసితిని నేందయలిదండియు( జాల మెచ్చగన్‌ 


విని యి(క సంతసంపడుము విన్వపతీ మధు సూదనాంతికా! 


నీవు దయయాసముదు6డవు, నిన్సనుంగొంటి నఘంబు దూలె, నీ 
చే వర మంది సత్కవిత సేతును, నీకాఅకై నమ స్కృతుల్‌, 
నీవలన్‌ (బభావితు6€డ, నీకు సమర్పణ సేతు సర్వ, మో 

శ్రీవర, త్వత్స్వరూపమున జిత్తము హత్తెను, కావు మాధవా! 


*ేక్రలి కోకిలవఎయ 


వేముగంటి నరుంహ కోకిలం 
భావయామి సతతం హృదంబుజే 
య శృకార మమ (గంథ పీఠికాం 
కావ్యశిల్పరస వీక్ష ణాత్మికాం. 


ఎక్కడి సిద్ది పేట యిట కెట్లరుదెంచితినంచు నెంతొ నే 

నక్కజ మందుమంటి, నహహా! భగవంతు6డు చేయంబూనినన్‌ 
దక్కని దీమి మానిసికి! ధారుణియందున మాన్యులార, నే 
మిక్కిలి ధన్యతం బడసి మేల్లనినాండను నేడు మీదయన్‌. 


సిద్దిపురిని గంటి, సిద్దుల నేంగంటి, 
గంటి రసాబ్దిని, గంటి( గళల6, 
గంటి మిత్రల(, నట గంటి శ్రీరాముల(, 


గంటి శ్రీరాజయ్యం, గంటి( గృష్టుం 


గంటి నాతిథ్యంబు,గరిమను గంటిని, 
గంటి గవీంద్రుల(, గంటి బుధుల, 
గంటిని గురుభక్తి. గంటిని విద్యల(, 
గంటి పావిత్యము(, గంటి బోధ, 


* కవికోకిల (శ్రీమదాచార్య వీముగంటి (ఏీముగింటి నరసింహోచార్యుల వారు, సిద్దిపట 
ద్వాదశ బూరిచర్వితే కావ్యావిష్కరణ ఎందర్భమున ఎతి.దచయిత కృతజ్ఞతా నిర్భరుడ్డి 
సమర్చించుకొన్న కవితారత్నమాల- 


షే్న 


నంబుజోదర దివ్యపాదారవింద 

చింతనామృత పానంబుచేత మత్తు 

ఘునుని వేముగంటిని బొడంగంటి, ముదము 
గంటి, సన్మాన మిదె, యుంద6 గంటి యశము! 


పానుగంటి మీద పద్యముల్‌ పలికితి 
వేముగంటి సుకవి! వింతరీతి 
వేములోనం గంటి మేము తియ్యదనంబు 
ఎంత యద్భుత మిదియెంచి చూడ! 


తేనెసోన లూర వీనుల విందైన 

తెలు6గు6 గైత మిమ్ము వలచి వచ్చి 

(కొత్త చెలువము సమకూర్చుకొన్నది, మీరు 
ధన్యజీవనులు యథ్యార్థము గను. 


సాహితీ వికాససంస్రను స్టాపించి 
సాధురీతి నాంధశారదాంబ 
మిగుల6 బూజవేసి మేల్మి వహించిన 
వేముగంటి. దెలతు వేడ్కమీర. 


సతత కావ్యరసాస్వాద సక్తహృదయు 
విమలచరితుని ధీశాలి నమల కీర్తి 
సరససాహితీమాధురీ సారమూర్తి 
వేముగంటిని వినుతింతు వేవిధముల. 


12 కవితా శారద 


నవనవశోభావహ మగు 
నవితథవాక్కులను వాణి నర్చించెడు నీ 
వవిరళయశస్సు నందుము6 

గవికోకిల, నెగడు మెల్లకాల మ్మిలపై 


ఈ కావ్యావిష్కరణము 

వే కావించుటయె కాక వింతవు రీతిన్‌ 
నాకానందము గూర్చిన 

యీ కవికుంజరున కిడుదు నెన్నేని నతుల్‌! 


*అ(శుత రృణవఎ 

ఆంధ్రదేశమ్మున నధ్యాపకుల కెల్ల 

దలలోని నాల్కయై మెలల నెవండు 
రైతుసోదరులకు రక్తమునే పంచి 

యిచ్చి దేశమ్మెల్ల మెచ్చ నెవడు, 
మంత్రియై వ్యవసాయ మాదియౌ శాఖల 

నేర్పుతో నెవ్వడు నిర్వహించెం 
గాకాని పంశంబు శోకానముంచిన 

మానవతాజ్యోతి మహి నెవండు, 


(పజలక్షేమమ్మునకె వీడె ప్రాణములను 
లక్షలాదిగ జనులకు శిక్ష వేసి 

కవుల బోషించువాండట్టి కర్మవీర 
ఘనుండు వేంకటరత్నము కానరాండు! 


*ఆంధమాత సుపుత్రుడు వీరకాకాని శ్రీ పంకటరత్నము గారి నిర్యాణసమయమున రచితము. 


ఈ మహామహు దయవచేత నిట్టి గడిచి 
పోయె. బాతిక వర్దముల్‌ పూజ్యరీతిం; 
బండితోద్యోగ మిచ్చి కాపాడె సాధు 
వరుడు కాకాని సత్కీర్తి పరిఢవిల్ల. 


ముష్కరులు పసిబిడ్డల ముట్టడించి 
పెట్టుబాధల ని6క చెవి. బెట్టలేక 
గుండెపోటుతో. గూలెను కోటివీర 
సింహముల కుద్ది కాకాని చిత్రముగను. 


వీరకాకాని యాంధమ్ము వేరు చేయ 
నట్టె దీక్షను చేపట్ట ; నిట్ట పాణ 

ములనె బలి యిచ్చె మిగుల నపూర్వరీతి 
నాంధ్రవిభజననేతయే యస్తమించె. 


కాని యి6క వగవ6గ రాదు కక్ష వదలి 
పట్టుదల నౌందల ధరించి (పజ్జసూపి 

ఆ మహావీరులక్ష్యమ్ము నమిత దీక్ష 

పూని సాధించెదము గాక భూరిజయము! 


స్వాగతవ్య్ము దీపావళి 
చంద్రమండలయాత్రకై సాగిపోవు 
మానవుం డేల గెలువంగ6 బూనుకొనండు 
అంతరంగంబు; అది వేయ నబ్బుగాదె 
సర్వసమతయు నిందియజయము శాంతి. 


రేత్త 


కవితా శారద 


బైటి చీకటి పోకార్ప భవ్యదిప 

తతిని వెలిగించుచున్నాము, వెత నడంప 
గలుగు లోపలి దీపమ్ము మలపినాము, 

ఇద్ది యేన్యాయమో యేమొ యొలఅు6గ లేము. 


ఇంటి దొంగను పట్టులే౯ డీశ్వరుండు 

సైత మనియెడు సామెత సార్టకంబు 
సలుపుచున్నాము మన మిఫ్లు జుంకువీడి 
యిట్టిదా? నేటి సంస్కృతి యెంచి కనుండు. 


ఎంతమందియొ (పజుంగావ నీభువి నవ 
తారమెత్తి బోధించి తరింపంజేయ 

గోరి పాటులం బడి ; రైన కుక్కతోక 
వంకరను దీర్ప నేవారు వాసి గని8? 


గతమునకు వగవంగ నేల గతము గతమె 
స్వార్ధరాక్షసు వెదుకంగ సాయపడుము 
వాని€ జుంప6గనీనాడు పూనుకొాంటి 
స్వాగతమ్ము దీపావళి సాగిరమ్ము. 


వెోాక్షవయూల బుషి 
ఉపాచ్యవిద్యల గురు వయి పరిఢవిల్లు 
మాక్సుముల్ల రాధ్యాత్మిక మహిమ వెలసె 
రామకృష్ణుని శిష్యుడై రాణ మెఅసి 
యతని మతమును చఛాటె నాయతి జగమున 
వేదభాష్యము వ్రాసె నావేదవిదుండు. 


అట్టి యామహామహు జేరనరిగె విశ్వ 
పర్యటనమును జేయుచు (బహ్మవేత్త 
గశ్రీనరేందుండు సర్వదిగ్రేత యగుచు; 
ముల్ల రా వివేకానందుమూర్తి. గాంచ6 
జాల వేడుక పడి పిల్చి స్వగృహమునకు 
భోజ్యవస్తువు లిడి యెంతొ పూజసేసె. 


అతని యాతిథ్య సంపద కలరి యనియి 

శీ నరేందుడు-దేవ, నాచిత్త మెంతొ 

తృప్తి గనియెను దీన-నో బుషవరేణ్య, 
మన గురువు రామకృష్ణుని మహిమలు గన 
నేగుదెమ్ము భారతమున కిపుడె నీవు. 


గురుని గాంచిన యఫ్లై నాగుండె వీలి 
పోవు టెంతియు.6 దథ్యము పూజనీయ 
అంత యానందము భరింపనగునె నాక 
టంచుం బలికె నాబుషియును నతనితోడ. 


అంత నది విని వెఅంగంది యూాదరమున 
శ్రీ నరేంద్రుండు హర్టమ్ము చెంది నీతి 
గాఢబాహుపాశమ్మున గట్టి యతని 
గారవించి పూజించెను ఘనత మీర. 


మాక్సుముల్లరు భారతమాత కెట్టి 
యను6గుబిడ్డయై మించెనొ యద్ది విన్న 
(పజలు హర నిర్భరులయి పరవశింటత్రు 
త్యాగి యా మోక్షమూలర్రి, ధన్యుండతండె! 


16 కవితా శారద 


సూరనార త్‌ వఎహాకవి 
అల కళాపూర్ణ కథ నెంతొ యబ్బురముగ 
నవరసాకృతి సుందరనవల యనగ 
సృష్టి వేసిన నీ మేధచిద్విలాస 
మెట్టి దని చెప్పనొప్పు నీ మేటి సుకవి! 


నవలల వన్నెలు చిన్నెలు 

నవల న్నాటకపురీతు లాహాదముగా 
నవలంబించి రచించితి 
నవలాలిత్యంబు మీఅ నవరసరసికా! 


ఆంధకావ్యంబు లన్నింటి నతిశయించి 
మామసస్సును హరియించె మహితినైల 
నీదు కావ్యంబు రస మతినిర్మలమ్ము 
అందు పా(తలశిల్పంబు నద్భుతుంబు. 


షేక్స్పియర్‌ కవి వత్హించె చిత్రగతిని 
“కవలల వినోదనాటకగాథ దాని 
గూడ మించితి వయ్యారె గూఢవస్తు 
విన్యసనపద్దతిని సూక్ష్మవీక్షణమున. 


కలభాషిణి కలగానము 
నలకూబరు€ గూడ6 జేయు నటనంబున్‌ 


“కామెడీ ఆఫ్‌ ఎరర్స్‌. 


యలు పన్నుటయును మోహృది 
వెలలవు మతి దలప( తలప వేడుకె పుట్టున్‌. 


అల సుగ్యాతిచరిత మంద మౌనట్లుగా 
మలచినావు నీవు-మరచినాము 
మేను లేమది విని మివులంగ మెచ్చితి 
మయ్య సుకృతి, నిన్ను మాన్యవర్య. 


తెలుగులో మాత్రమే గాదు వెలుగుచున్న 
విస్వభాషలలో గూడ వింతియైన 
యిటి కావ్యంబు లేదని యెలవారు 

౬ గొ 
భావుకత్వంబు మీఅగా6 బలికూరు. 


ఎన్ని మారులు చదివిన నింత యేని 
దుష్టిం గనంజాలరు గదయ్య శి షప్రవరులు 
ఇట్టి నీ కీదె వందనం బిద్దశిల్పి 
సూరనార్య మహాకవి, సూరివినుత! 


ఆత త్ర వివంఠర గ్‌ 
ఏ నొకపాపి మూఢమతి 
నిట్టి యను త్తమయోగివర్యులన్‌ 
గానము వేసినాండ ననగా 
నది నీదయ కాదె-రామ, 
సన్మానము చేసినారు నను 
మాన్యులు సత్కృతిక ర్తనం, చిటన్‌ 


186 


కవితా శారద 


నేను నిమి త్తమా(త్రఎండను 
నిచ్చలు నిన్‌ శసరణంటి కావుమీ. 


ద్వాదశసూరివర్యుల కథన్‌ 

రచియించుట యన్న మాటలే! 
వేదమయుండు శాన్వతు(6డు 

విష్ణుండు నన్‌ గరుణింప హేలగా 
నీ6దితి నీంసము[దము 

సమిద్దయశంబును గంటి నింక వే 
నాదగు మోహజాలమును 

నాశము వేయుము జానకీపతీ 


ఈ నరజన్మ యొత్తు టదిె 

యొంతయు దుర్లభ మందునున్‌ బరా 
ధీనమనస్కతన్‌ బరవిధీేయతు 

మాని ముకుంద నామమున్‌ 
పానము చేసి పాడుచును 

భక్షణవేయుచు నుండు మన్కి సు 
జ్ఞానికె లభ్య మేను నటు 

సాధన చేయ6గ౯ బూను టెన్నడో 


పరవు యోగి 
సుఖము టపాప్తింపంగా సాక్కి సోలెడు నరు. 
డుప్పాంగిపోవు6 దా నూర్ర్వదిశకు 


నేమి జన్మం బిది యేమి బీవితి మిది 

యెంత యద్భుతి మని యెగసిపడును 
కష్టముల్‌ ప్రాప్తింపగా నాతండీ [కుంగు 

నగ్నిలో( బడగబోవు నాతనివపలె 
నేమి జన్మం బిది యేమి జీవిత మిది 

యింతే నిష్ణుర మని వంతఠతే( గుందు.( 


గష్టసుఖములు పడుగు పేకలుగ నల్లి 
చిత్రపటమును దాల్చి విశిష్టసృష్టి 
భాంతి వీడెడువా6డి పో పరమయోగి 


శాంతి నందును వా6డె విస్సంవయంబు! 


“తలుగు బిడ్డ 
కృష్ణుకరుణ( బుట్టి యిలమీద. బెరిగితి 
వీఎవుకరుణ మునకు నెవడు వలయ)) 
కాన నతని దయను కాంక్ష సీయుమ నీవు 


తెలుగుబిడ్డ జ్ఞానత్భస్ఞ గముము) 


విద్యవలన పడవివీకము గల్లును. 
విద్య వినయు మిచ్చి విజయ మిచ్చు 
విద్యలేనివాడు వింతయాౌ పశు వగు 
తెలుగుబిడ్డ నేర్చుతెలుగు విద్య. 


ఈ శ్రీర్ధకలో వ్యాకరి!. నియమమును. లికుుడుగా పాటిం బడలేదు. 


20 


కవితా శారద 
పలుకులోన గలవు భావము లన్నియు 
పలుకులోన గలదు (బహ్మావాక్కు 
పలుకులోన గలదు (బహ్మాండ మంతయు 
తెలుగుబిడ్డ వలుకు పలుకు గనుము. 


సత్యవాక్కు పలుక పపథంబు పూనుముు 
ధర్మమునకె తనువు ధార పోయు 
మైకముత్యముఎనకె యుఖిలంబు నర్చింపు 
తెలుగుబిడ్డ నేర్వు దెట్టతనము. 


తెలుగు భాషమిగుల తీయనిదడొ భాష 
తెలివి గలుగువాడు తెలుగు వాడు 
దేశ భాషలందు తెలుగు లెస్సుగు గాన 
తెలుగుబిడ్డ చదువు తెలుగు భాష. 


జనని భాషల కిల సంస్కృత భాషయె 

సం స్కృతింబు లేక చదువు లేదు 
దుంస్క్టృతింబు చటెవి సరసత గనుమోయి 
తెలుగుబిడ్డ తలియు తెలుగు వాలి. 


సంఘుసేవ నీవు చక్కగా చేయుము 
కష్ట్రపడెడువారి కరుణ జూడు 

విద్యరాని ,1పజుకు విద్యను నేర్పుము 
తెలుగుబిడ్డ [పజుకు వెలుగు నిమ్ము. 


21 
హింస మానుకొని యహింస చేపట్టు 
దైవభక్తి కలిగి తనరుముండు 
బీదవారి దేవు బిడ్డలుగా జూడు 
తలుగుబిడ్డ దొడ్డ వెలుగు గడ్డ 


ఆశ పాశము బోలునట్టి దాయాశను 
పాందుట యన "ఆశ పాందుటె యగు 
కాన దాని వదలి ఘనకీర్తి నందుము 
తెలుగుబిడ్డ యధికతృష్ణ విడుము. 


తల్లిదండు లయెడ దయ మాపమానకు 
తిల్లిదండులరయ దైవసములు 
తల్రిదండడు లీలను ధనధాన్యములు సుమీ 
తెలుగుబిడ్డ దీని తెలిసికొనుము. 


కన్నతల్లి నెపుడు గౌరవమ్మున జూడు 
తల్లి [పేమ లేక ధరణి లేదు 

తల్లిని పూజింప ధర్మముల్‌ నిలమను 
తెలుగుబిడ్డ తెలియు దివ్యజనని. 


అమర ద్వాదశాత్ముడ్డై సూర్యరూపుడైై 
లోక బాంధవు డయి నాకమందు 
వెలుగుచుండు నట్టి వేవెలుంగును భక్తి 


తెలుగుబిడ్డ నీవు కొలువుమయ్య. 


22 


కవితా శారద 
దయను చూపు భూతతతియెడ నీవెఫ్లు 


సహృదయు డన దయను సలుపువాడె 
దయ  వదలినవాడు ధార్మికు డెట్లుగు 
లెలుగుబిడ్డ దిని దెలియవయ్య. 


కష్టసుఖము లనగ కావడికుండలు 

గాగ నెరిగి నీవు సాగుమోయి 
ద్వంద్వమయము గాగతలపు మీజగమును 
తెలుగుబిడ్డ దీని వెలుగు నెరుగు. 


శీలమె జనుల కిల చింతను పోకార్చు 
శీలమె మనుజుల వేటడంచు 
శీలముహిమ దెలసి చిద్విలాసము గను 
తెలుగుబిడ్డ మేరుధీర వినుము). 


కష్టపడిన ఫలము గాంచును (పతివాడు 
కృషిని చేయువాడు బుషియును నగు 
కృషిని వేసి నీవు కీర్తినే గాంముము 
తెలుగుబిడ్డ తెలియు దీని ఘునతె. 


అనతి మాడబోకు మవనిలో నివెందు 
అన్బతే మాడగలుగు నమితిదుఃఖు 
మనృతి మాడనోడె నా హరిశ్చంటదుడు 
తెలుగుబిడ్డ వదలు దీని నివు. 


వై 
ఎంత చదువు చదువ నేమి లాభము భూత 
దయయు సర్వసమత ధార్మికకయు 
దైవభక్తి ధృతియు దాంతియు లేకున్న- 
తెలుగుబిడ్డ వీని వెలుగు గనుము. 


గుడిని దేవు డుండు గుడిలోని కేగిన 
మనము శాంతి నంది మనగ గలము 
కాన నచటి కేగి కాంచు మాదేవుని 
తెలుగుబిడ్డ గుడిని వెలుగు నింపు. 


గుడిని మించినట్టి బడీ నేమరకు మీవు 
బడిని జ్ఞానఖనిగ భావమందు 
తిలచినపుడె నీవు ధన్యత గాంచెదు 
తెలుగుబిడ్డ గుడిని వెలుగు గౌొనుము. 


గురుల గౌరవింపు గురువుల సేవింపు 
గురువులను త్యజింప గుందు డవు 
గురుకృప గన నీవు గురువవే యగుదీవు 
తెలుగుబిడ్డ గురువు వెలుగు గనుము. 


గుడిని దేవు డుండు బడిలోన గురువుండు 
కాన బడిని గుడినిగా దలంపు 

భక్తి గురుని దైవభావన చేసిన 

తెలుగుబిడ్డ తీర్రసీవ యగును. 


24 


కవితా శారద 
దీప మింటివరకె దెవ్యతేజుము నిచ్చు 
జ్ఞానదిప మెంతొా సారవంత 
మనెడు మాట నీవు మరువగ వలదోయి 
తెలుగుబిడ్డ దివ్వె విలువ దెలియు. 


గురువు దిప మొకటి కోరికవెలిగించు 
శిష్యహృదయముందు చేరి యద్ది 

కోటి దివ్వె లగుచు కూరిమి నింపును 
తెలుగుబిడ్డ తెలియు దీని వెలుగు. 


బడిని దిపతతిని బాధ్యత గలిగిన 
గురువులు వెలిగింతు కూర్మిమీర 
నందు నొక్కదిప మందు నౌజ్జ్వల్యము 
తెలుగుబిడ్డ దివ్వెవెిలుగు గనుము. 


గురువు నేర్పు మంచి గుణములనే యెందు 
కాన నతని నెప్టు గారవింప 

వలయు నంచు నీవు బాధ్యత సెరపుము 
తెలిగుబిడ్డ గురువు విలువ నెరుగు. 


గురువు తప్పు చేయ గురి వీడబోకుము 
నెమ్మదొగను నతని నెమ్మనమును 
మార్పబూని నీవు మహి గను మాన్యత 
తెలుగుబిడ్డ యెరుగు మిల గురువును. 


“కృతి స్వీకృతి 
ఎంతటి స్కుపభాత మిది; యీవిధి మద్గురు మిత్రు(డాదటన్‌ 
సంతసమంది తాను మది( జయ్యన నెంతయొ పట్టుపట్టి మా 
యంతర మంతీయున్‌ మరచి యాంతరికం బగు (ప్రీమతోడ నా 
స్వాంతము సౌఖ్యముం బొరయ నంకిత మిచ్చెను నాకు నీకృతిన్‌. 


కానికి మారబోని నను6 గావ్య మొసంగి ఘనంబుగాంగ స 
న్మానము చేసినాండు ఒబుధమాన్యుండు సన్నుతశీలు6 డైన ౯ 
కాని నృసింహరాయ రవికాంతు6డు నాసుకృతం బదింతయో! 
యే నిటువంటి గౌరవము నెన్నడు నందెద నంమ నా(మదిన్‌ 
బూన6గలేద య్వాన విధిపూనిన సత్కృతి కడ్డు లేదుగా! 


ఇంత మహోత్సవంబు గన నెంతటి పుణ్యము చీసికొంటినో 
పంతము పట్టి మద్గురు6డు పట్టము గట్టెను ప్రీతితోడ నీ 
వింతగు సత్కతిం గరము6 (బీతు6డ నైతి ఫలించి మద్భవం 
బింతటి మోద మందుకొన నెట్టి తపం బొనరించియుంటినో! 


కవులకు. గీర్తికారకవఎగా నడపించితి [గంధమాల- నే 

గవి యని పేరు గాంతు నను కామిత మింతయు. లేదు నావంథిన్‌ 
భువి కవికీర్తి గాంచు తపమున్‌ బొనరించిన కారణమ్ముదే( 

గవి యయినా(డ6 గానియెడం; గల్నునె యిట్టి పదంబు నాకహో 


శి 


“చముధురమి' ' శ్రీ కాకాని వరసింహాలావు గారి 
ఆందలోటు. కృతిప్వీకృతి ఏీసివ వుడు చిప్పినటి 


26 కవితా శారద 
నను శ్రీరామ పదారవిందభజనానందైకళీలున్‌ నృసిం 
హుని6 జేరంగనె నీదు కావ్యసుత - యోహో, కాని యీ సందియం 
బును బాధింముము నున్నదయ్య, యిది నా బోధల్‌ చెవిం బెట్టకే 
యనిశంబున్‌ చరియించునో - చపలయ్వె యన్నా నృసింహాభిధా! 


ఇట్టి పదంబుగాంచి మది నింమక యేనియు గర్వ మూన కే 


ల 


ట్టుననైక విష్ణు పదభావనమున్‌ బచరించుచుండు నా 
పుట్టు కృతార్హతం బొరసె€ బుణ్యవరితు నృసింహరాయనిం 
దొట్టి మహాకవీం[దులకు దోసిలి యొగ్గుదు భక్తితోడుతన్‌. 


పద్యవిద్యను నేనపండితుండను పూర్వ 
పద్యానుసరణంబు పరగంజేతు, 
నష్టావధాన మన్నది యెణుంగని దింక6 
గమ్టావధానంబు నిష్ట్రపడుదు, 
గోదాపదా సక్తిం గూర్మి. జూపను గాని 
గోదాపదాసక్తి.గోరియుందు, 
విద్యావిశారద బిరుద మందితి( బర 
విద్యయం దాసక్తి. బెంపుదేయ, 


నిట్టి యజ్ఞానవృద్దు నన్నెంతొ మితైు6 
డైన కాకాని కవివరుం డమిత వ్రీతి( 
బాత్రంగా నెంచి యర్పించె భవ్యకృతిని, 


ఎట్టి ధన్యత గన్నాండ నీజగతిని! 


నివేదనవయ 


''మించిన వేడ్క వీనులకు మిక్కుటమై మధువృష్టి గమ్మరా 

యంచలు గూయ6 (గౌంచమును నావల6 గూయ6ంగడంగు మౌడ్మి, (బౌ 
ఢాంచిత శబ్బసారులు మహాకవులాద్యులు కావ్యశయ్య గీ 

లించిన కీర్తిసంగసుఖలీలకు నేనును గాంక్ష చేసితిన్‌ 


సంభుదాసమహాకవి సరసఫణితి 
జెప్పినట్లుగ నేనును చిన్న కవిని 

గాందలంచి వ్రాసితి నిట్లు కవిత-నాదు 
చాపలము గాంచి మన్నిం్యత్రు సారమతులు. 


ఇత( డొక భాగ్యశాలి హృది కీంపుగ సత్కితు లల్లంగల్నవా( 
డతిసులభుండు సజ్జ్ఞనుండటంమును మిత్రులు (పస్తుతింఎ నే 
వెత లుడివోవగా నిటుల వేడుక నంద(6గ మాత శారదాం 
కితముగ గూర్చినాండ నిది కీర్తి సఖింగొన శ్రీన్ససింహ (డన్‌. 
474 
కవితాశారద యియ్యది 
నవనవభావముల నొరసి నర్తన మాడన్‌ 
నవవనవముగ నే6 గూర్చితి 
నవగుణవిదులార' యరసి నందము గనుండీ. 
శ 44 
గోద్యాగజు, రామానుజ! 
సాదరమతి నిదిగొ నిన్ను సంస్తుతి సేతున్‌, 
వే దయ జూడుము -నన్నున్‌ 
వేదమయుని( జేర్చికొనుము పృథివిన్‌ ఘనతన్‌. 


28 కవితా శారద 
ధర్మ కర్తలు 


వసుధ గొండూరి తీరుమలాన్వయమునందు 
నుద్భవిలె జగన్నాథ గురూ త్తముండు 
చతురు( డుభయవేదాన్త [పచారకుండు 

నా గురునిసతి యాండాళు నాగ6 బరగు. 


ఆ మహనీయ దంపతు లహర్షిశమున్‌ బరమార్ధ చింతయం 
దే మది నిల్పి యన్యముల నేమియు గోరక యుల్లిపాలెమన్‌ 
(గగౌమమునన్‌ బతిష్టితునిగా నొనరించి రమామనోహరున్‌ 
దాము సమస్త మర్చణ మొనర్చిరి స్వామికి ధర్మకర్తలై. 


చన నిటు గొన్ని నాళ్ళు గురు సత్తము.( డాహరి సన్నిధానమం 
దనిశము సేవ6 జీయుజనె నంతట దత్సుతు6డౌ నృసింహంసూ 
రి సళిననేత్రుసేవ లొనరించుచు సత్కవితాపిపాసువై 

నను నియమించె నిక్కృతికి నా తొలిపున్నెపు. బంట పండెగా. 


ల 


అంకితవఎయ 
సిరియు ధరణియు గోదయు. జేరికొల్వ 
నుత్కటాఖీష్ట దాయియై యుల్లిపాలె 
మందు వేంచేసియున్న నారాయణునకు.€ 
బొత్త మిద్దాని సంకితమ్మును బొనర్హు. 


29 
శీ గోదాతింశ న్మాల 
శ్రీరంగరాణ్మనోహరి! 
శ్రీరామానుజ సహోదరీ ! శుుభకరి! స 
త్కారుణ్య సుధాలహరి! త్ర 
యీ రాజీవాచ్చ మధుకరీ! శ్రీ గోదా! 


తులసీకాననమున ని 

స్తులదీప్తు లెసంగం బుట్టి తోషితబుధుండై 
వెలంగెడి భట్టేశుని మన 

మలరించెడి (తతిజగదంబికా ' శ్రీ గోదా! 


కర్కటమునందు. జేరగం 

నర్కుండు తొలి ఫల్నులిన్‌ సమస్తదురితి సం 
పర్కము. గూల్చ6గ6 బుట్టిన 

తర్కాతీత _(పభాయుతా ' శి గోదా! 


పెరియాళ్వారట వారికి 

సిరియే లభింయించె నంట వెన్నుగ సుతయ్వ 
ధరనాఘను భాగ్య మ్మే 

నరున కనుట నీ కతమ్ముననె శీ గోదా! 


జానకి6 గని జనక నృపుం 

డీ నిను6 గని విష్ణుచిత్తు. డీ పాందిరిగా 
యానంద మ్మిటులటు లన 

రాని విధమ్ముగుము శుకకరా! శీ గోదా! 


౩0౮ 


కవితా శారద 
సంతాన హీనుండగు సు 
స్వాంతు6డు భట్టేశున కిల సంతానమవై 
సంతానవమ్వెతతి వాశనిత 
సంతానమునకు6 గృపావశా! శ్రీ గోదా! 


(దావిడభాష కరమ్మున్‌ 

బావనతం గాంచునట్లు బాగుగం గోపీ 
భావము మదినెంచి తిరు 

ప్పావును బాడిన ఘనటభా! శీ గోదా! 


ముప్పది దినములలోనన్‌ 

ముప్పది పాశురములల్లి మురహరు మనమున్‌ 
ఇ ఆల 

మెప్పించినట్టి యొప్పుల 

కుప్పా!'నా తప్పు లెన్నకుము శీ గోదా! 


మార్ల్గళివతరాజమ్ము న 

నర్గ్షళభముగ నాచరించి హరికృప కిదియే 
మాూర్షమ్మని చాటిన యప 

పద్దిక ఫల(పదానపరి! శీ గోదా! 


చిలుకన్‌ భుజముిన పలుకున 
పలుకున(దేనియల హృదయ పద్మమ్మున ణీ 
బలభ(దసహాజు6 దాల్చిన 

లలనామణి ! నాదు భాగ్యలత ! శీ గోదా! 


31 
పూరించితి వల విలిపు 
త్తూరును [వేపల్లెగ నట నున్న హరినిం గం 
సారిగం జెలులను గోపీ 
వారముగా మదిని దలంచి వ్రతమును గోదా! 


నీ దివ్య గీతికలలో 

నేదో మాధుర్య మనుభవింమటవే ని 

న్నే దయితగ6 జేకొనెన 

త్యాదరమున రంగనాథు(డమ్మా! గోదా! 


పిన్నతనంబుననుండియు 

వెన్నుని వరుగాగ నెన్ని వేచెలు(గకయే 
యున్న (పసన్నాకృతి! నా 

పెన్నిధి! నా విన్నపములు వినుమా! గోదా! 


పాందుగ భట్టేశునకన్‌ 

నందనివై రంగనాధు నారివి నైవె 
ల్లొందితివి- విష్ణుచిత్తా 

నందము - చేకూర్చి వరగుణా ' శీ గోదా! 


అమ్మా! నా మనవిని గ 

కామ్మా! ననుపేగ నేలుకొమ్మూ'జ్ఞానం 
బిమ్మా! సంశితమందా 

రమ్మా! నా పట్టుగెమ్మ ! రమ్మా! గోదా! 


32 


కవితా శారద 
అంగజుజుననీ!' యా శీ 
రంగని కృప నాపయిన్‌ నిరతముం (బసరిం 
పం గలుగునట్లు జేయుము 
నంగదలను దీర్చి [పపోవుముమ్మా! గోదా! 


“ఎన్నడి యా రదు వయ్యా 
విధమ్ముగను దెల్పి యాశ్రితుండగు నా 
రన్న త్తి నె 
కున్నను దోసమ్ములు హరి 
మన్నించెడి రీతి. జేయుమా! శి గోదా! 


రంగ్మ్యదంగేస్వర హృద 

యంగము దరహసితశోభితానన! కరుణో 
త్తుంగాతురంగ ! మంగళ 

సంగా! అఘభంగ ! క్షోణిజా ' శీ గోదా! 


వందారుబృందముంటదిర 

ముందారము! దివ్యగాన ముకరందర్సుకీ 
కందళితానంద మురా 

రీందిందిర ! యిందిరా! మహీ! శిగోదా! 


మాధుర్యధుర్యమాధవ 
గాధళ్యవబోధనైక కాంక్షిణి! విధుతా 
బోధా | సాధ్వీలో కళ 
ఉపాధాన్యయశోధరా! ధరబజా! గోదా! 


గప 


లీలామానుష విగహి 

ణ్‌! లావణ్యస్వరూపిణీ 1 పంకజుపా 
ణీ! లాలితదాసజ్రే 

ణీ ! లలనాతతి శిరోమణి ! శ్రీ గోదా! 


మాణిక్యభూషణాంచిత 

వేణీ ! యేణాక్షి! శోణబింబాధరి! మ 
త్రాణత్రాణకరీ ! ని 

ర్వాణసుఖవిధాతతి ! మధుర వాణీ ! గోదా ! 


పన్నిద్దలు సూరులలో 

మిన్నుగ నెన్నికను గన్న మేటి సుగుణసం 
పన్నవు తెన్నెఅంగం గుమా 

రు న్నను. బాలింపు ముమ్మరో 1శ్రీగోదా! 


ఘోర భవాంబుధి€ దెన్నుం 

దిరును గనలేక మున్నితేలెడి నరులన్‌ 
శౌరి దయ జూడ6/గ6 బురుష 
కారమొనర్చెడి మదంబికా ! శ్రీ గోదా ! 


తమిచే భక్తిని వృంగా 

రముతో జోడించి రంగరమణుని సాయు 
బ్యము( జూఅగొన్న గీర్వా 

ణి! మరాళమదేబభగామినీ ! శ్రీ గోదా ! 


నీ విడిచిన సుమమాలిక 
లావటదళశాయికిం [బబియములై యా మో 


34 కవితా శారద 


దావహములు నైనవి కద 
భావింప6గరాదు నీదు భాగ్యము గోదా! 


బౌదల( దాల్బెద నీ మృదు 

పాదమ్ములు విహితభక్త పాపవతతి 
చృేదమ్ములు శ్రీదమ్ములు 

మోద మ్మలరార( జెంతం బొల్బుము గోదా! 


భీతికరమ్మగు సంసృతి 

వాతంబడి [మగ్గీయున్న వా6డను దిజగ 
న్మాతవు కాదా? నాకీక6 

బైతన్యస్తన్య మొసంగి సాకుము గోదా! 


తల్లీ! శ్రితజున కల్పక 

పల్లీ ! మామకమనోబ్దవాసిని ! నా పైం 
జల్లని చూడ్కులు బరపుము 
నుల్లాసము. గూర్చ వీడుమంటిని గోదా ! 


కందమ్ము లల్లి నీయడు 

గుందమ్ముల పూజ సల్చుకొంటిని నాకున్‌ 
బందమ్ములు వాపుటకై 

డెందమ్మున జాలి. బూనలేవా? గోదా! 


ఇది గోదాత్రింశన్మాల దీనింపకియించు వారలకు సర్వ శుభాభ్యు 
దయము లొనంగూడుమ నాది దంపతుల దివ్యకరుణ తిరమై వరలున్‌. 


న |! 


77.0. ౧6||0|౦౮9 ౧౮91020008 56163 10 : 694 
న/106 : ౧8. 5/- 





9౧౧196 8౧6 ౧౪118066 0) 5౧ &.9.౪.1. 5878, 1.&.5., ది౭౦4ం04 0గయ 
₹.7. 06౪8800808109 8౧6 ౧౧1౧196 8 0 ౧౧699, 1౧081. 


